SREE $orles No 13. 


Sita Rama Bhajana + * + 


4 ఇ +  Keertanalu. 


COMPILED BY 


MAMIDALA RAGHAVACHARYULU, 
M. V, RANGACHARYULU mm 


Publishers: 


M. R. Acharya &.ఢ0, 
ELLORE, 


hi:tina Dsstrict. 


Sri Sita Ramanjaneya Press, Ellore, Powerpet. 
1922, 


దాతా 


Chpy-righé. ] [Price Re 0-36, 


ప! 


(ల సీతారామ భజన కీరనలు., 


ఏలూరు, 


పవరు పేట 
గ వెల ను 0-16, 


శ్రి సీతారామాంజనేయ ముదాశ్సర శాల, 


క) తః శ్‌ ఖ్‌ 


మా చిన్నతనమునుండియు మాయింట బతి శనివార 
మును శ్రీ/రామభజన జరుగుచుండెడిది. తదుపరి మా శ్రీసీతా 
రామాంజ జేయ ముద్యాక్షర శాలయందు మా మున్నగు వా 
రలచేతను, తదితర భక్తా గసరులచేతను పాడబడు చుండు 
పౌర్థనాన్లాక ములు రామ, అంబ, వివకీతణానలు యిందు ము 
దింప బడియున్న వి. ఇందుగ్గల క్రీతణనలు భక్తులందరకు. డెలి 
సినవియే యయ్యును సాంగముగ వచ్చి యుండనందున, యెచ్చ 
టనెనను సంపాదించి మారు పూతిలపరచ వలసినదని మా 
మి తేబ్బందము కోరినందున మే మేగామములకు వెళ్ళిన నచ్చ 
టచ్చటగల భజనపరుల నాశ్యోయించి యాకొరతను సంపూతి౯ 
పరచి సర్వభ_కృజనోపయోగముగ నుండునటుల సమకూరినం 
తపరకు కీర్తనలను పిచురించితిమి. ఇందు బొందుపర చిన క్రీత- 
నలయం దెంబేని దోషములుండిన యెడల్క నవిడెల్పిన బునర్శు 
(దణమున సవరించెడము, 


ఇట్లు, 
ఏలూరు (శీ రామభక్కులు, 
పవరు పేట, యం. రాఘవా చార్యులు, 


13—11— 1922. యం, వి ర ౦గాచార్యులు. 


శ్రీ సీతారాను భజన కీర్తనలు. 


tt. Dra 


న్లో పిహ్లాదనారద పరాశరపుండరీక 
వ్యాసాంబరీష సుక శౌనక భీష్మదాభ్యామ్‌ 
రుక్నాంగదార్జున వసిషవిభీషమణాదీ౯ 
a) శీ 
వుణ్వానిమా౯ పరమభాగవ తాకా స్మృరామి॥ 
గణపతి పోర్గన, 
Pp 
నాటరాగం-ఆది తాళం. 
ఉమాసుత త్వాం | భజూమ్యుహం | భీమ | దువమూ 
సుతత్వం | భ జామ్యుహం। Gi 
 రమాధవధిసుర | సమాజసేవిత | శమూాదిసద్దుణ | 
సమాన్విత గణేశ ఉ॥ 


4 శ్ర సీతారామ భజనకీ ర్షనలు. 


ఖండపరళు హృ | త్క_మలమి త నని | ఖండజూట 
లస | క్మా__డజవాసా॥ ఉ।॥ 

పాపొఘతమో | భాస్క_రరూప | తాపసజన మం | 
డారసద్భశ క్రీ॥ ఉ॥ 

సీగుణవర్షన | జీరడొనర్చగ | భోగీశుండన ! పొస 
గునే నరునకు! ఉ॥ 

లశ్షీగణప తె యశ్నీణకృపా | విక్షదీన సం | రక్షణ 
దక్రా॥ ఉ॥ 

నిత్స సత్య వా! జ్నీరతులై నట్టి | మృత్యుంజయ ముఖ! 
ము క్రీ నిగాన॥ 4ఉ॥ 

సరస్వతి ప్రార్థ న. 
హిందూస్తానితోడి _ తశ, 

నెర నమ్మితి నోభారతి ! నిరతము నీదయగోరితి | నె 

పెర వానిగ జూడక మ్మ | సర సిజసంభవునికొమ్మ (నె॥ 

పరువడినాజిహ గ ము | _పెైవసించి మృదు వాక్యము | 
విరవుగ బలికించుముజెను | 'లెల్రనమురంజల్లగనిను 1 నె॥ 

కలుముల చెలికోడల | భక్తులుమనుదుగు | నీనిడల | 
నలవిధిముఖసుక సంఘము | ,రిననీ వెయాధార ము గ కలశాల 
ముజగముతల్లీ | కవిజనమందచారవల్లి | సలలితమణిమయ భో 
పీణి | జగన్నాధకవివోపి ణి 


(2) కీ) సీతారామ భజన కీర నలు. ల్‌ 


ణీ 'తారకనామస్తుతి. 

ఉ. నమ్మితి రామచం[ద మదినమ్మితి రాజకు లేం ద మేలుగా 
నమ్మితి కీర్తిసాం ద క డునమ్మితి దాస చళోరచం ద నా 
నమ్మిక లేమి జేసెదవొ నమ్మగ నరులు గాని వారలన్‌ 
నమ్మిన యూడవాబ్దీవని నమ్మితి నిన్నది జానకీపతీ, 

జేహాగ్‌ రాగం-లఅది తాళం, 
(పంచతుండానర అనుమాదిర్సి 


రామరామారమ | దశారథ రామా! రా॥ 

రక్షకుడావని | నమ్మితిగదరామ॥ 'రా॥ 

రావణకుంభ క | ర్హాదులముదుంచీన | రవివేజయగు 
విఫీషణుని బోోచీసరామా॥ రా॥ 

అందాముగానీదు | పాదమూలజోకీన | అంతలానహ 
లా లేచి | మొ క్కైనుగదరామా। 'రా॥ 

ధరణిభదాచల | ధామళీరామా |! దయతో నేలు 
ము | దశరధరామా॥ రా॥ 

క్ర) మదచాంజ నేయస్తుతి. 

మ. తెనగంగాయము చేత రామచరణద్యండై (క, దాస్యంబు సె- 
చ్చినభ క్రిందగు వాక్కు చే ననిశమున్‌ |శీరామనామ పకి 
_రనముం ౫ త్తముజేత రామ పరతత్యధ్యానముం జేయు శి 
హనుమంతుకా సముపా శ యింతుమదబీ పార్థ ంబుసిద్ధింపగ క్‌, 


6 న్టీ సీతారామ భజన కీ రనలు, 


మూఖ్లారరాగం౦ం-ఆది, 

ప్రసన్నాంజనేయం | మొ క్కె_ద | పభాదివ్యకా 
యం (స॥ 

వాయునందనం | వరదృఢకాయం | వసుధాఖలం 
నరసువావనం॥ (వ! 

రుదస్వరూపం | కౌదాకారం | రావసాంతకం | 
వణంజయనూరం॥ (| 

రామలవ్మ్ముగణా | రక్షితేలోలం | లంకాదహనం | 
“ానణహర ౪ం| ప 

సీతాన్వేషణ | చేతోమోదం | చూడామణిం | ౧5 
ఘుముద్యాం॥ (ప | 

శాఖబహుతతి | శాఖాలూనం | రామకృష్ష | దాసా 
ర్పితశ రణం॥ (ప॥ 

క మాచిరాగం---ఏక తాళ ము. 
(నిను బాయగలనా సామి-అనుమట్టు) 

ని న్నేనమ్మితినిరా | రామ ని॥ 

నన్ను బోోవకున్న | నిన్నువికువనిక॥ ని॥ 

కరిరాజుమురవిని | సరగునబో”చితివి | ఛారామహారి 
నవు | వేగబోోవవేల!। ని! 

పాహిపాహీయని | 'మొరలిడినంతనె | దోంహియైన 
కా | కాసురుబోవ లేద॥ ని॥ 

భక్తులబో)వగ | శక్తుడవివని | ము 
రక్సిగొల్పుచుంటి। ని! 


షూ 


నొొసటనను 


కి 


రీ) సీతారామ భజన కీర్తనలు, 7 


ధరణిభదాాచల | పురమున వెలయు | సీతారాపహు 
నన్ను | బో)వవెసతేతము॥ ని! 
సురటరాగము- రూపక ము. 
(అంబబోోవవమ్న్మా-అనుమట్టు) 
శ్రీధవానమాసు | నా! చింతదీర్ప వేమిసామి! yl 
శ్రధవా భుదాన్చతపద | జలజయూగ్గః? బారవ | ప 
ఢోధిశ యానవిబుధ | వాలా | యీోజాలమేల॥ శ 
గోపబాలగోకి లోల | గోగణపరిపాల, | గోపతిహాత।! 
నోపతినుత | గోనర్గనభర మురారి! శ్ర 
సరమపురువ | పాపశోవ. | పండితహృత్క_మలపోవ | 
ధంవల్లూర్సురనివేశ | దాసఏర యాఖ్యపోష ॥ శ్రీీధవః 
జంర్లూాటి రాగం రూపక ౦ 


(తిగీనవరుడుకాడవిడు అనుమట్లు.) 
రామచం ద | నన్ను బోవ | రావజేమిరా॥ రా 
కామకోటి | సుందనాంగ | కలువభాంగ ఖగతురంగా। 
సూరాస్మయ | కలవోదధి | సోమా సుగుణాభిరామ | 

ధీరాసగరదనుజవి | భానార్చితభృగుకుమూర॥ రా॥ 
సికిశరనన్‌ | కరుణమూడ | అరమర లేలా | నిరతముని 

న్నెరనమ్మితి | వరదాయక | కరుణాకర[ రా॥ 
ధారుణి! వల్లూరుపురవి | హారమురవారా। పీరయాఖ్య! 


హృత్సుల్లాం | భోరుహాహరిసారసాయశు॥ రా॥ 


8 శ్రీ సీతారామ భజన క్రీ ర్తనలు, 


క ల్యాణిరాగం---అఆదిం 
(ముదముననిను పలుమరు బీలువగ- అనుకృతిమట్టు.) 
యెదువర సరనీరుహూలోచన నా | మదిని | ముదము | 
గదియ[ బోవు | శేశవ॥ యె 
మదనజనక | బిదుర పొణీసేవిత | మదయామిని | శర 


హాతశత | ధృతినుత ॥ యె॥ 
వందనమిదేముచి | కుందరవరదనా | జఇందమందు 


ననీ | సుందర పాదములు | పోందుపరచు | గోవిందజనార్షన | 
యిందుధ రార్చిత | సుందరధృతవర | మందరాదిసాందకృపా 
సాగర | నందితొమర నంద శ్రేశహర॥ యె 

. నరాసక తిభూవనా | భరాదురితాపహో | అరామర లే 
లనా మొరానిము శ్రీసఖా ॥ ధరనుతోట్లవ | ల్లూరినిగమవర । 
సరిపాలకగో పాలక విసుమిక | కరుణతోడ | వీరయాఖ్యు నేలిన! 
గానలోల | దీనపాల | మురహర॥ యె? 

పూరిక ల్యాణి--ఏక తాళం, 

భజగోపాలం | రాధాళోల౦!| భజనోపాలంభ జే! హేజీ 
వనం రాథాలోలంభి జే। 

బిందుబంభనం | కందర్పచందనం |! భజగో పాలంభ జే! 
స్వజీవనం। ర 

చాణూరమర్హ్‌నం | శాధాశేఫిజీవనం | 'రాజగోపొలం 
భజే | హేజీవనం। గాః 

శృంగార మోహనం | మంగ ళా ప్రదాయకం | రాజగో 
పాలంభ జే | హేజీవనం॥ రా 


(8) శ్రీ సీతారామ భజన క్షీ ర్రవలు, 9 


బర్జిబర్దిపోవకం | (బహ్మాోండనాయకంం | భజగోపా 
లంభజే | హేజ్రీవనం | రాభాలోలంభ జే! | 
"బేహోగ్‌ వక తాళం. 

కలనిజమాయ నే | కలికిరొవినవే॥ కల॥ 

చూపుకుబాలుశకే | సొగసెన నారలే | శేపునరా 
క |ఓ| రాణిమహమ్ముదు లే॥ కల॥ 

నామడిలోన | నరులనగాశా | ఈవపహిలోనే | చెరు 
గనివార ల౮| కల॥ 

పురుషులుచూడగ |! పురాణపురుషులె | మర్యాద లే దే 
మహాను భి"వులె॥ కల॥ 

దాసజవానులె | జ*లికమోరులె | వాసవవినతుల | 
వారిజ నేత్రులె| కల! 

భద్వ్యాదివాసులె | భన్యయకోద్భానులే | భచాళ్శి 
రామదాస | వాలితెచిద్విలాసుల| కల॥ 

జంర్లోాటి అట తాళము. 

రామునీవారము | మాశేమో విచారము॥ స్వామిసీ దే 
భారము | దాశగ భధెజీవాధారము॥ రాము! 

తెలిసి తెలియ జేరము |! మాచేవునిదుపకారము! పా 
సినశరీరము | మని ప్రలకాంకురపూరము! రాము! 

ఘోరా. ధాకారము | సంసార మె నిస్సారము | (రా 
ములయవ తరము | మదిణంతించుటు ! సాగరము॥ రాము: 

ఎంతోవిసారము | అవింతల యొ య్యారము | ఎంతో 
శృంగారము | సీ | తేకునియవ తారము॥ రా॥ 


10 శీ) సీతారామ భజన కీర్తనలు, 


ఇతర సేవకోర్వము | రఘుపతినే నమ్మినారము | ఆతి 
రాజసులజేరము | మాకితజేమంచారము॥ రాము॥ 

ఆమహీమ విన్నారము | భద్యాది కనుగొన్నారము! 
రామదాసులమైనారవు ! మదిరంజిల్లుచున్నారము॥ రాము! 

సురట----ఆ ది తాళం. 

రాముని భజియించ వేమనసా | తడ వేలనిప్పుడే॥ రా! 

దంతిపఠిమ డప్పిశిరమునూచుచు | దాతగాకమునుపే! 
బలనంతముడగి | కర్ఫబూని గడగడవణక కుండమునుపే | అం 
తటనటునిటు | కదల నేరకను చింత చేక్ళశిం చక మునుపే | అం 
తలోనె! చాలివ చ్చెహోయని। అపైకంట తడి బెట్టక మునుపే॥ రా॥ 

ఆలిగాంచి తెగవదరకుండుమని | అదరిపడకమునుపే। 
చుట్టాలువచ్చి! గడువదుపొమ్మని చూడకుండమునుపే। మాసా 
లువచ్చి చేతికందుబిడ్డలు | పాలుపంపులవి గోర క మునుపే | 
కాల మెరిగి కోడండ్రపాగరునా | కసరిక సరి పెధుముకకము 
నుపే॥ రా॥ 

కుక్కి. మంచమున మూతాదులబడి | కొట్టుకోక 
మునుపే! క ఫమెక్కి_ కంఠమున మాటరాక స్పృహ నెరుగకుం 
డమునువే | మక్కువగల దడారాఫుతాొదులు | మాగతియి 
మని యకుగకమునుపే ! ఒక్కసారి నారాయణయనుమని | 
నొక్కి బంధువులు చెప్పకమునుపే॥ రా॥ 

సీక పైత్య శేప్నాదులలోబడి | చిక్కు_.బకకమునుే | 
కొడుకోత వేసి బంధుకోటిలోపల రోయబడకమునుపీ | జీత 
పూడి పర బిహ్మ వాసుకవి | నీతిళోధమది దొలగకమునుపే] 


శీ) సీతారామ భజన కీ ర్తనలుం 1l 


ధాతు)వాలు గడ చెరమ్మనుచు | యమదూతలొచ్చి శిగబట్ట 
క మునుషే | రా॥ 


తోడిరాగము=-గూపక ము, 


లస సుదర్శన దాసశిష్యుడు | వీ రామానుజు 'డెంతటి | 
పుణ్యుడొభ ఖీ! yl 

భాసవమాన చెతుడు | (పభావజ్ఞన భ కీహితుడు | 
జాసానచాసుడు జగ | ధీళుని రిరుమంతేములన | లేశంబును 
మరువడితేడు॥ $॥ 

భరత శా Ey సంగీత | పద్ధతులకు శిమ్యతతికి | త్వర 
గతుల పఠింపనార | సరసవ.తుల గావింపుచు | పర మాత్ము 
ల నెరుక పరచు॥ శ్ర 

తల్లినోచిన నోముఫలము! ధర జన్మించినఫలము! కొల్ల 
గాశీ్రవారియవీని | యుల్లంబున నాట్యము | రంజిల్ల నెపుడు 
చేయునహాహో। శ్ర) 

భషుభవనుచు మెచ్చుచు | "బేతపూడి పరాబిహ్మ ! 
దాసక వివాంగీకృతి | భాసురమగు కుసుమమాల | భంగినితని 
మెడవెచెను॥ ల. 


ఆనంద భెరవి=--అట తాళం, 
యె 


<1 9 మూ 
క స్తూరిరంగయ్య] క రుణించవయ్యా! సు] స్థిర గన 
మ్మితేయ్యా॥ 
నిస్తూలవై భావా | అ స్తీవారదపారా। వన్తూవానుచు 
నిన్నే | బిన్తూతీంచెదనయ్యా॥ | క్ర॥ 


12 నీ) సీతారామ భజన కీ రనలు, 


తీరెనకావేరి | తీరమునను (పణవా | కారసౌధమునం 
దునా | కూగీమి నెలకొన్న | వారిజనాభా నీ | వాడాను ఏడా 
ను | వేడూకతోడను॥ క॥ 
కుమతీని | మూఢూని | గుణహీనునినన్న | విమలూని 
జేయరాదా | సుమశారాజనకా నీ | మహీమాలెన్నగ వశ 
నూ | కమలాభవాభవా | అమ రేం కులకై న॥ క్ర॥ 
ఘోరాసంసార మాహాోర్లావ మెరీతి | గొబ్బూనదాశు 
దనూ | నారసాక్షమయీ | నేరామెన్నగవశమా ! న | న్నేర్‌తి 
గావెదవో | సీరాజానిభ గాలా) క్ర 
ఉ ఏమిర రామచం ద ముక జేటికి శేచెదొ మాటిమాటికిన్‌ 
జశామరుడౌటనో మిగుల పాతకజాలములోన నుంటనో 
యేమియొనర్చినన్‌ సుతునియెగ్గుల తండికి గిన్క_పుట్టు వే 
నీమదిచి_త్తీగింపుమిక నిక్కమునమ్మితి జూనక్రీపలీ॥ 
బలహరిరాగము---అట తాళం, 
రామూనివెరి తాము! కోమాలివిన వే। పేమాతో విను 
వారికి | మోక్రుముగలుగు! గామూ॥ 
భూమిదర్ట్సనులాను | బా్రవగజాలాగ | తామాగజా 
సనుతో | మొరచెట్టగా | నామహాత్ముడు సురలతో | 
శ్రీ రాబ్లీదరికిల జనునుతింపక | నీమనొ భీష్టంబుదీర్చెద । సమ 
తోజనుడ నిను (శ్రీహరి; రా 
ధారుణిలోపాలా | దశిరాథవ:హరాజు | కోర్కి ఫుతి 
కామేప్టీ. గావింపగా | నారాజసతులలో | న తివకౌసల్యాకు 
శ్రీరామ లనబుశైై | నారాయణాంళుడు | చారుధర చకంశ 


(4) శ్రీ) సీతారామ భజన క్రీర నలు. 18 


భరతుడు | సరవికెకకు ! నాసుమితికు చేశ త్ఫుజ్ఞుండు 
శంఖం | శేషుడే లకణుడు గ ల్లెను॥ రా॥ 

ముని వెంటల కిణుడు | తానుజనుదొంచి! దనుజూలదు 
నుమాడి | తపసిజన్నముగాచి | పనివాడియహల్యా | శాప 
ముబౌవీ మిధిలాకు | జని జనకాజునిగాంచి | శంభుని ఏలు 
దునిమి | జనక్‌ జను పెండ్లాడిదివిజుల | సన్నుడింపగ మరలిమూ 
గం | బుననుదీర్చినజామదజ్జ్యుని | బొడచిగాలచి | యయోధ్య 
కరిగిన|| రా॥ 

జనకూనిపంపున | జనకాజయును లక్ష్మ | ణుడు తాను 
ననమున కేగి | గుహునిమన్నన జేసి | భాగీరధినిదాటి | చిత 
కరూూటనగ మెక్కి | భరతునకు పాదుక లొసంగి | జని | భరద్య 
జునుని | శరభంగునిసుభేప్తను | నతివాల్నీకుని | యగప్వ్యా 
దులను | గనుగొని | మొనసిపంచవటినివసించీన॥ రా॥ 

మాయానీతనుభాసీ | మూారీచుబెగ వేసి | సాయుజ్యప 
దవి | జటాయునకుదయచేసి | నాయడసుగీవు | నరసివాలిని 
దునిమి | వాయుజుతేసీత | వార్తలాలకించి | తోయధినిబం 
ధించిదురమున | దొడరి రావణకుంభకర్లుల | మాయ రేయిని! 
బలయుతంబుగ | మర్తించి | విజయంబుగాంచిన॥ రా॥ 

శోహాగ్‌ రాగం-ా-ఆది తాళము. 

శంక రా బోవరా చందా) శేఖరా। శం 

ఇంక నెవ్వారురా | యిమ్మ్శహిలోహరా॥ శం 

వ్యోమ కేశావాపరం | ధామపరాత్సరా। వామబేవానీ | 
వాడనురాజేవా॥ శం! 


14 నీ) సీతారామ భజన కీ రనలు, 


ధర మోహీనీఫుర | వరసక' లేశ్వరా | శరణనగావరా!। 
మురవిన వేమిరా॥ శం॥ 


సురటరాగంజా=ఆది తాళం, 


అంబబోొవవమ్మ | వేగనారీ | గీర్వాణి | జగ | దం 
బ॥ బ్రో! 

అంబబో)వవమ్మా శ్రీమ | దఖలసురగణార్చి తాంఘిి | 
కంబుకంధరీనమామి | గారీ పీంకారిజగా॥ దాంబ॥ 

లోకజనని లోకహానని | లోక మోహినీశుఛాంగి | 
క రీప) భాక రీశ | చిత్తరంజనీనమామి॥ అంబ 

దంతిగమని శ్రీ)ీమదనంతే | రూవిణిదైత్యనారీ | చింతదీ 
ర్ప్వవమ్మా | శెండుచింత లపురీవిహోరి] అంబ॥ 


శీ 


ఉ. హోళినిదాటకిందునిమి యాగము గాచి యహల్వ బోచి ని 
తాలలనన్వరించి రణదర్చిత రావణకుంభక ర్ల ము 
ఖ్యాళివధించి రాజ్యము నయంబుగ నెలినరామచం ద భూ 


ల్‌ 


పాలుడు రంగశాయి మనపాలగలంకు విచార మేటికిన్‌, 
యనమున--చాపు, 

దీనదయాళో | దీనదయాళో | దీనయాపర | శీవద 
యాళో॥ దీన॥ 

కనకాంబరఘన | శ్యామదయాళో | సనకాదిముని 
యోగి | వినుతదయాళో॥ దీన॥ 

స రధిబంధనరామ | చం దదయాలో। వరదానవబ్బంద। 
నందదయాళో॥ దీన॥ 


స్ట) సీతారామ భజన కీర్తనలు, 15 


నారదముని జేవ। నాధదయాళో | సారసాక్షి రఘునాధ 
యూాళోో!। దీ॥ 

దశరధసుతలోకా | భారదయాలళో | పశుపతిచాప | 
తుిటితదయాళో। డీ॥ 

ఆగమకల్సిత | అమితదయాళో 1 భోగిశయనపరమ | 
పురువదయాళో॥ దీ॥ 

వరభ దొ)ది*ని | వాసదయాలళో | పాలితక్లీ రామా | 
దాసదయాళో॥ దీ॥ 

ఇన్ని గల్లీ మీారూరకున్ననే | గెవరివాడనౌదు! కన్న 
తం డివలె రక్షించుటకును | కరుణయీలరామా॥ ఇ॥ 

అక్షయ మియ్యగదలచి తె (శీమహో | లక్ష దేవిలే 
దా! రశ్న్షించగ దయగలిగితె భూమియు రత్నగర్భగాదా|9॥ 

పక్షపాత 'మెడలించితె చేతులా | పరుసవేది లేదా | 
యాత్తణమున దయగలిగి తె సంచితగత మున్నదిగాదా॥ ఇ॥ 

కనుగొని ని-ర్రేతుక కృపజూచితె | కల్పతరువులేదా | 
మనవాడని నెనరుంచి తె చిం | తామణియున్నదిగాదా॥ 9॥ 

ఉనబడు 'వెతద్‌ర్చును శరణాగత | చీరుదునీదెశాడా | 
వనజభవాండములేదు | దొరలు | జీ | వరవారలెకాదా॥9ఇ॥ 

కరి పహ్హోద విభీమణాదులను | కాచితివనివింటి | వార 
సుర బంహ్మోదులకంకేనిను | అధికుడవని వినియుంటి॥ ఇ॥ 

సిరినాయక నీ మరుగుజ్రాచ్చివిని | చేపట్టుమటంటీ | 
కరుణతొ భదా్రచల రామదాసుని। కావుమయనియంటి] ఇ, 


16 శ్రీ సీతారామ భజన కిర్తనలు. 
_శేదారగాళ---అది. 


మంగళాలయా | మామనదేవ | పంకజాసనా | భావిత 
భావ! మంగ॥ 

చేవకీవసు | బేవతనూజ | దివ్యకి కీట దళితభవబీజ | 
సర్వయోగవిచింత్యపదాబ్ద! సంగ తాఖల| సాధుసమాజ॥ మం॥ 

అపరిమితానంద | బోధ స్వరూప। అతికరుగాకగ! కర 
ధృతచాప | కపట_దైత్యహర | ఖండితపాప | కనకాంబరధర। 
కవితకలాప॥ మంగ॥ 

మకరకుండల కే | యూరవిభూవ | మనసిజశతళోటి। 
ముంజులవేవ | విక చక్రమల సన్ని భవిపులాక్ష | విమలహృదయ 
గోపాలకరశ్షు॥ మంగ॥ 

కలిత శ్రీకొస్తుభ | కమనీయకంఠ | కరుణారసభర | 
మిళిత వైకుంఠ | పరిపాలయభువి | భాగ్యవితరణ | గురుభ క్రి 
నారాయణ | తీర్గశరణ॥ మంగ 


జజూవంతిరాగం=----ఆ ది. 


నందగేహీనీ | మందగామినీ | సుందరాననాయళోద! 
సురమోహీనీ | నిందితామరీ |! నీలకంబరీ | మందంమందమా 
యాతి | మధురభాపీ.త॥ లోకనాయకం యోగితారకం | 
చాలక వుధయాలతి | భగవంతం కృపం అంబుజాననం | అబ 
లోచనం | కంబునర్గమపి శ్లీ/రామనామా॥ నం॥ 


(5) y సీతారావు భజన కీర్తనలు, 17 


శేదారగాళ--అది తాళము, 


సరసిజనయనాయ | సకలాలోకహ తాయ |! నరలోక 
సంభవాయ | నారాయణాయ | శరదించువదనాయ | శతమ 
న్మృధసమాయ | నిరవధిక గుణాయ | నారాయగణాయ॥ స॥ 

కలయకల్యాణాని | నారాయణాయ | బభఖభద౦వర జూ 
య | నారాయగణాయ॥ స॥ 

నందగోపసు తాయ | నగరాజసీరాయ | సుందరచర 
గాయ | నారాయణాయ | ఇందిరామందిరాయ | యిాప్పి తౌ 
ఫలదాయ | చందనాదిగంధతెయ | నారాయగశాయ! సః 

గురుతర కరుణాయ | గోకులభూషణాయ | పరిజనవాల 
నాయ నారాయణాయ | నిరుపముసుందరాయ | నీల మేఘని 
ఛాయ | పరపురుషలక్షుకౌయ | నారాయతాయ॥ స॥ 

నవపల్లనక రాయ | ననమణేెభూపి తాయ |  కవిజన 
నాయకాయ | నారాయకౌౌయ | అవనివల్ల భాయ | ఆశి 
తావత్సలాయ | శివనారాయణ | తీర్గ సం సేవితాయ ।॥ సర॥ 

సురటరాగము ఆది తాళ ము. 

వేయుమాటలేలా | హరిని బొయాగాజాల॥ వేయు॥ 

కాయజుని మాయలచే। గాసినొందెహేయ! కాయ మే 
సతమని | యెదవు | సశరేసశేచాల్‌॥ వేయు॥। 

ధర్మమాదిలో నా మూటి! దారినిమరచి | పెర్మినాలవ 
దారి గనుము | భళిభళివాల్‌ ॥ వేయు॥ 

ఉరగానగేశుని | మరువకుమూదీని! నిరతము పరహీత 
మతిని | నబేసుమో మేల్‌ ॥ వేయు॥ 


18 శీ9సీతారామ భజన కీ రనలు, 


ఆకభిగాగముాఏక తాళం, 
రామా | జయరమారామ | రఘురామ | రాక్షసవి 
రామ॥ రణభఖీమూ | కాకుల్సే | కుల | శలనవాంబుథినోవు | స 
ద్రుణన్లోమ | నీరద శ్యామ | పర్టాభరామ | (డైజగన్నుతనామ! 
శులసీదశిధామ॥ రాము॥ 


రా రా! పరతత్యవిహార | కురంతపాతకవిదూర | 
ఘనసార సార | యశిఃవారవార | గంఫిర | అతిసీకుసుమాభ 
నిర | వార్‌ చందనాద్యలంకార | కం వళ్ళతిచెచి | కాం 
తార | కఠోర | కుకా”! సుధీర | దశకంఖథర। హరఠసుందం॥ 


గాము! 

వాచా | (పస్లోద | నారదసురారివినుత | సత్పాచా!। 
సకల | పత్భవాక్య। వాలన! పరిమాహోడ | సుజ్జానాజ్ఞ్ఞానవిభే 
“| గకువిషాద వల్లీకాచ్చెదా | భూనాధనాధ | తవవాదభ 
ప | సంపాదిత | నా ధుజనా ధరణా భరతా కరుగాక్తళ॥ 
మా! 

అలుకా | జనకాత్శిజ | కొయి | కలికిపంజరపు 
'నిలుకా | పలుకవదియేల | వాగమృగభారలను | చిలుకా | 
యినవంశ గాజతిలక | సుపరిమళ మృగమదతిలక | వరశంఖ 
చకోంజ్యలళుభలేఖ | కవికపదాబ్ద | వశాని | కృష్ణాబ్ద మండి 
శేళ॥ రామా॥ 

సా వేరి---ఆది తాళము, 


అంబనీదు! పాొదాంబుజములు! సతతంబుద లతునమ్మాః 
సద యశకమలాంబనీదు।॥ 


ఫ్రీ సీతారామ భజన కీ రృనలు, 19 


శంబర హృత హృదయాం బుజఘన | రోలంబగుణ 
కదంబా | జగదంబ॥ అంబ॥ 


కోటిభాను సమధాటిహాటక కి! రీటి విధులలాటి! మా 
తల్లి! మేటినిశాటాటవికృపీటి | పాటలధరి మృగమేటి ఘోటి! 
దున్గాంబనీ దు॥అం॥ 

మంజ వాణి | బుధరంజనికోమలి | కంజసదృశ పాణి | 
మూాతల్లీ | కుంజరరిపు | మదభంజని మునిహృ | త్కృంజనిల 
య | సురపుంజ పినుతీజగ॥ దంబనీ॥ 

అల్లశీధరుని | చెల్లెకుమారుని | తల్లిగిరికువల్లీ | మా 
తల్లి | ₹ల్లితోట్ల వల్లూరిమతల్లిజ | వల్లివిర యాఖ్యోల్లాసిని 
భ/మ॥రాంబనీదు 

ముఖారి (లిపుటం 


మనవి | 2 కొనుమయ్య శౌరీ | మంజుకాంచన వసన 
ధారీ॥|మ॥ అ॥ప॥ మనములో | మాశుభముగోరి | మనుసని 
సరివార లేరీ[మి॥ అనిశమ్మిక్క_ట్టులడంపగ | నన్నిమేళ్ళు దయ 
సమకూర్చగ। నినుంజూపిమాలెండివోయె | నీవుమమ్ముంబోవ 
సమయమిదియే॥ మనవీ॥ 


1 మందమతియగు దుర్యోధనుండు, పొందుగ మా 
పాలొసంగడు! చెందటీది తగదనిన విడువడు! డెందముననవినితి 
నమూర్షుడు॥ మి।॥ విందువుభయులకు నీవుగదా? పొందుసేయు 
టరినీతిగడా ? విందులంబోచుట కీ ర్థికదా ? నందివాడ జగ 
న్నాధవరదా ! మ 


“లెల్ల. థ్రీ సీతారామ భజన కీ ర్తనలు, 


“1 రుచిరప పకషటిం బాధక | ఖచనిర్డిక। మధుకర్‌ | (పచురభ కథ 
న్నకరీ | రఘుగామ | మనోహారీ॥ హో 

2 అళనిక నాదిస్తోత | హరచాపలతాద్యాతా. | కుశకసుత 

స్తుతిపా తా | దశిరధభూవరపు తా) హో 

తీ సురపతినీల సదృ్భశాంగ | కరుణావిస్ఫురదపాంగ | తరణికు 
లాంభోజపతంగ | తాటశకాసురీవిభంగ॥ హో! 

4 నందివాడజగన్నాధ | వందిత | భ దగుణయూాథ | కుంద 
సమయ శోవిహోరి | కుజనహోరి | దశముఖారి | హోరతీ॥ 


లు 


ఏీనామారూపములకు | నిత్వజాయా. మంగళం॥ నీవా॥ 
శే : పనమానాసుతుడుబట్టు ! పాదారపవ్‌ిందములకు॥ నీ॥ 
24 పంకజూక్షీ నెలకొన్న" | అంకాయురమునకు॥ నీ॥ 
? ఎళినారితీరు శేరు | నవ్వుమోమునకు॥ నీ॥ 
4 ననముకాహోరములు | నటియిచు నురమునకు॥ నీ॥ 
వి స్రబ్లూదనార దాది | భక్తులు పొనగ్యచుంపు! నీ] 
6 కనాజీవనయనతాషగ |! రాజూవినుతమెన। సీ 


స్వ సిన జాభ్యః పరిపాలయంతాం | న్యాయేణమాచై 
అమహింవుహీతాః | గో (బాహ్మణిభ్య శ్ళుభమస్తునిత్యం। లో 
కాస్పమస్తాస్పుఖనోభవంతు॥ 


మనోజవం మారుతతుల్య వేగం | జి'తేం దియంబుద్ధి 
మతాంవరిష్టం | వాతాత్మజం వానరయూధముఖ్యం! | కీరామ 
దూతం శిరసాన్న మామి! 


3 సీతారామ భజన క్రీ రనలు, 


శ్రీరామదూతం | శిఠసాన్నమామి. 


నుకుటారత్న కాంతి | మధితాతమి శం॥ ల్రీరా॥ 
అరుణోదయరుచి | రాననకమలం॥ శిరా! 
స్వర్నవింగళభా | స్వరనేత్రయుగళం॥ న. 
చలితమకరకుం | డలగొండభాగం॥ శ్రీ)రా॥ 
దినమణిశతనిభ | దివ్య పకాశం॥ న్టీి 
తరళరుచిగబుధ | తరవరహారం॥ 
ననమణిమయర శ | నామధ్యభాగం॥ 
సమలంకృత దివ్య | స్వర్షోపవీతం। 

క టితటవిలసిత | కాంచన చేలం॥ 
వజాయుధఘోర | వరక రావాలం॥ 

సక లసద్దుణబృంద | సారపయోధిం॥ 
మంజావుంజీర |! మహితాపదాబ్దం॥ 
రామచందద పాద రాజీవమధుపం॥ 
రామలావణ్యాభ ర్ల | రాగామయూరం॥ 
రాఘవపవీకభా | రంజతరామం॥ 

ప్రభ లజలధిసేతు | బంధననిపుణం॥ 
లంకావరోధని | శృంకితహృదయం॥ 
రానణాఘనయుద | రామాతురంగం॥। 
_స్తబలీకృతధృత | సంజీవాద్రిం॥ 
దనుజనివహవన | దహనదవాగ్నిం॥ 
అతకుమూారసం | హరణావిశ్నేపం॥ 
సృప్తమంతొసుత | శలభకృశానం। 


2న 


పత 


20, 
24 


ఫీ) సీతారామ భజన కీ రనలు. 


కవిదృ్భక్చకో రసం | గతిచం[ దబింబం॥ 
మధువనమధువన | మ తక వీం దం॥ 
“రామక థామృత | రసిక లావణ్యం॥ 
వాల్లీకికృత వాక్య | వనసరోహాంసం॥ 
శిితజనకువ లయ | నీతామయూఖిం॥ 
దాసాముఖాంభోజ | దశనత ఖానుం। 
కొస లేయకార్వ | క రుణాసమిర్చి- || 
దివ్వ వేగగోప్పు | దికృతిజలధిం॥ 
తిరుణాయతిదో 1. స్తంభగంధీరం॥ 


॥ సౌమి[ తిసన్నోహ | జలదసమాూార-౧॥ 


అబ్బిమధ్యమధి | తాసురవారం॥ 
రామాయణసరో | రాజీవహంసం॥ 
అవనీజదత్తా | హోరాభిరామం॥ 
భదాచలారామ భద్యాస మేతం॥ 
హసూలాపురీశ | శితమందారం॥ 
మోహనాఘనపెద్ద | ముక్రినిదానం। 
ధరసుందరరామూ | దానానుపాలం॥ 
మంగళంబంజని | మకూతపు తం 


శ్రీ/రామదూతం శీర సాన్న మామి। 
కాయేనవాచా మనసేందియైవా | బుధ్యాత్మనా 


పకృ తేస్ఫభావాత్‌ | కరోమియద్యత్సక లంపర సె | నా 
| వె భి ఎ 
యణాయీతి సమర్పయామి॥ (అని రెట్టిచివాడవ ₹ను,) 


సంపూర్త్లము. 


10649 


